సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134, 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


లి౦ంగాఫ్టీరీయె - భాకార్థముతో 
01.బ్రహ్మమురారి సురార్చిత లింగం 
నిర్మలభాసిత శోభిత లింగమ్‌! 
జన్మజ దుఃఖ వినాశక లింగం 
తత్‌-ప్రణమామి సదాశివ లింగమ్‌॥ 


బ్రహ్మ, విష్ణువుల చేతను, యితర దేవతల చేతను ఆరాధించబడునట్టదియు - 
నిర్మలమైన కాంతితో ప్రకాశించునట్టిదియు - ఈ లోకమున జన్మంచుటవలన కలుగు 
సమస్త దుఃఖములను నశింపజేయునట్టిదియు అగు మంగళకరమైన శివలింగమునకు 
ప్రణమిల్లుచున్నాను. 

బ్రహ్మ, విష్ణు దేవతలు వల్ల పూజింపబడే లింగం - నిర్మలమైన హృదయం వల్ల 
అలంకరించిన లింగం - జన్మ వల్ల పుట్టిన బాధలను తొలగించే లింగం - ఓ సదాశివ 
లింగం నీకు నమస్కారము. 


02. దేవముని 'ప్రవరార్చిత లింగం 
కామదహన(కామదహం) కరుణాకర లింగమ్‌। 


రావణ దర్ప వినాశన(క) లింగం 
తత్‌-ప్రణమామి సదాశివ లింగమ్‌॥ 


దేవతల చేతను, మునులచేతను అర్చించబడునట్టిదియు - కరుణకు నిలయమై 
నట్టదియు, కామమును దహించునట్టిదియు - రావణుని అహంకారమును నిర్మూలించు 
నట్టదియు అగు మంగళకరమైన శివలింగమునకు ప్రణమిల్లుచున్నాను. 


దేవాదిమునులు, మహాబుషులు పూజించే లింగం - మన్మధుని దహానర చెసిన 
అపారమైన కరుణగల లింగం - రావణుని గర్వాన్ని అణిచిన లింగం - ఓ సదాశివ 
లింగం నీకు నమస్కారము. 


Kiron Type Institute 


|| 03.సర్వ సుగం(ధిధ సులేపిత లింగం 
బుద్ది వివర్ధన కారణ లింగము। 
సిద్ద సురాసుర వందిత లింగం 
తత -ప్రణమామి సదాశివ లింగమ్‌ 


పరిమళభరితమైన గంథము పూయబడినదియు - సద్బుద్ధి వృద్ది పొందుటకు 
కారణ భూతమైనదియు - సిద్ధపురుషులచెతను, దేవదానవుల చేతను నమస్మరింపబడు 
నట్టదియు అగు మంగళకరమైన శివలింగమునకు ప్రణమిల్లుచున్నాను. 


అన్ని మంచి గంధాలు అలమిన లింగం - బుద్ధి వికాశానికి కారణమైన లింగం 
సిద్దులు, దేవతలు, రాక్షసుల చేత కీర్తించబడే లింగం - ఓ సదాశివ లింగం నీకు 
నమస్కారము. 


04. కనక మహామణి భూషిత లింగం 
ఫణిపణి వేస్టిత శోభిత లింగమ్‌! 
దక్ష సుయజ్ఞ వినాశన(క) లింగం 
తత -ప్రణమామి సదాశివ లింగమ్‌॥। 


బంగారము చేతను, గొప్ప మణుల చెతను అలంకరింపబడినదియు - నాగరాజైన 
వాసుకిచే చుట్టుకొనబడి శోభిల్లునదియు - దక్షప్రజాపతి యజ్ఞమును నాశనము 
చేసినట్టిదియు అగు మంగళకరమైన శివలింగమునకు ప్రణమిల్లుచున్నాను. 


బంగారం, మహామణుల చేత అలంకరించబడిన లింగం - నాగరాజు నివాసం 
చేత అలంకరింపబడిన లింగం - దక్షుడు వసన యజ్ఞమును నాశనం చేసిన లింగం 
- ఓ సదాశివ లింగం నీకు నమస్కారము. 


Kiron Type Institute 


105. కుంకుమ చందన లేపిత లింగం 

| పంకజ హార సుశోభిత లింగమ్‌; 
సంచిత పాప వినాశన(క) లింగం 
తత్‌-ప్రణమామి సదాశివ లింగమ్‌॥। 


కుంకుమ, చందనములు పూయబడినదియు - తామర మాలలతో చక్కగా 
ప్రకాశించునదియు - గత జన్మలో చేసిన పాపములను నాశనము చేయునడియు 
అగు మంగళకరమైన శివలింగమునకు ప్రణమిల్లుచున్నాను. 


కుంకుమ గంధములు పీయబడిన లింగం - కలువల మాలచేత అలంకరించిన 
లింగం - మాకు సంక్రమించిన సకల పాపాలను తొలగించే లింగం - ఓ సదాశివ 
లింగం నీకు నమస్మారము. 


06. దేవగణార్చిత సేవిత లింగం 
భావై-ర్భక్తిభిరెవ చ లింగమ్‌! 
దినకర కోటి ప్రభాకర లింగం 
తత్‌-ప్రణమామి సదాశివ లింగమ్‌॥। 


దేవతలు యితర దేవ గణములచే ధృడమైన భక్తిభావముచే అర్బించబడునదియు 
- కోటి సూర్యుల కాంతులచే వెలుగునట్టిదియు అగు మంగళకరమైన శివలింగమునకు 
ప్రణమిల్లుచున్నాను. 


దేవగణాలచేత పూజించి సేవింపబడే లింగం - మంచి భావంతో, భక్తి (శ్రద్ధలతో 
పూజించే లింగం - కోటి సూర్య కాంతులతో కనిపించే ప్రకాశవంతమైన లింగం - 
ఓ సదాశివ లింగం నీకు నమస్కారము. 


Kiron Type Institute 


107. అష్టదళోపరివెస్టిత లింగం 


సర్వసముద్భవ కారణ లింగమ్‌! 

అష్టదరిద్ర వినాశిత)శన లింగం 

తత్‌-ప్రణమామి సదాశివ లింగమ్‌॥ 

అష్టదళ పద్మములచే విరాజిల్లునట్టిదియు - సమస్త సృష్టి ఆవిర్భావమునకు 
కారణభూతమైనదియు - ఎనిమిది విధములైన దారిద్యములను నాశనము చేయునదియు 
అగు మంగళకరమైన శివలింగమునకు ప్రణమిల్లుచున్నాను. 


ఎనిమిది ఆకులమీద నివశించే లింగం - అన్ని పనులు సక్రమముగా జరిపించే 
లింగం - అష్టదరిద్రాలను నాశనం చేసే లింగం - ఓ సదాశివ లింగం నీకు 
నమస్కారము. 


08. సురగురు సురవర పూజిత లింగం 
సురవన పుష్ప సదార్చిత లింగమ్‌; 
పరమపదం(పరాత్సరం) పరమాత్మక లింగం 
తత్‌-ప్రణమామి సదాశివ లింగమ్‌॥ 


దేవగురువైన బృహస్పతిచేతను, దేవతలచేతను పూజింపబడునట్టిదియు - నందన 
తనములోప్‌ పుష్పములచే ఎల్లప్పుడు పూజింపబడునదియు, పరమపదమైనదియు, 
పరమాత్మ స్వరూపమైనట్టదియు అగు మంగళకరమైన శివలింగమునకు ప్రణమిల్లు 
చున్నాను. 


దేవగురువు, దేవతల చేత పూజింపబడే లింగం - దేవ వనములో పుష్పించే 
పూలతో పూజింపబడే లింగం - అటువంటి శివలింగమే నా సన్నిధి, నాకు స్వరము 
- ఓ సదాశివ లింగం నీకు నమస్కారము. 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


09. లింగాష్టకమిదం పుణ్యం యః పరేశ్చివ సన్నిధా। 
శివలోకమవాప్నోతి శివేన సహ మోదళతే॥ 


ఈ లింగాష్టకమును శివసన్నిధిలో పఠించినచో వారు శివలోకమును చేరి శివునితో 
కలిసి ఆనందమును పొందుదురు. 


పావనమైన ఈ లింగాష్టకమును ఎవరు శివసాన్నిధ్యంలో స్తుతిస్తారో, వారికి 
శివలోకప్రాప్తి కలిగి, శివుని అనుగ్రహమును పొందుతారు. 


Kiron Type Institute 


Kiron Type Institute 


